


(పతులు 1206 
మే 1957 


కాప్‌రైటు హక్కులు [పచురణకర్త, వ్‌ 


ఎఅ: 50 నయాపైసాలు 


మ్ముదజు 
గీతా ఆరు ప్రింటర్వు 
శు ~~ / 
పాలకొలు 
ap] 






న 


గి ఖ్‌ 
స టో 


న జేవారు: mE ర కుల, ధర్భం 
తప్పకుండా రాజ్యం నరపడంలో రాజహాంసునసికి సహాయ్యి 
వడి నలహాలిస్తూ ఉండేవాద, ధర్మ పాలుని కుమారుల్లో 
సుమంతుడు, సుమిత్రుడు అనేవారు వయస్సు రాగానే 
రాచ కార్యాల్లో పాల్టొన సాగరు, కాని మూడవ వాడైన 
కామ పాలుకు సేసలాళనుడై త నవూళ్ళొ తనివితీర క చేశ 
యా|తేకి బయేరి ఎక్క_డెక్క_డికో వెళ్ళిపోయాడు. వక 
ద్భవుని కొడుకుల్లో స్ముశుతుడు చక్కగా చదువుకొని 
'శాజ్యాంగాల్లో తన (వతిభా విశేపాలు చూపుతూడం కే 
రెండవ కొడుకు రత్నోద్భవుడు ధనా కాంతతో వి చేశ 
వ్యాపారం చేయబోయి, నముడ యాత్రకి బయల్లే రాడు, 
సితే వర్ణ “పెద్ద కొడుకు సుమతి బుద్ధిమంతు డై ఇల్లు చక్క 
దిద్దు దుతూ మ! చిన్న కొడుకు విరాగియై తీర్థయాత్రలు మరి 
| న వృద్ధులైన మంతులు గతించారు, 
వారి పదవులు బారి కుమారులే సంక మించి నందున, 


2 దకక్షుమార చరిత్ర 


వారు గతించినార నే లోటు కనబడకుండా రాజ్య చ కం 

డుస్ర్రం టు న్నాడు రాజసింహుడు; అతడు స్వతః వివేక 
శాలి; వరుడు; చెదార్యమూ అభిమానమూ కూడ 
కలవాడు, 

| ఒక సారి రాజపహాంసుడు మాళవ "దేశంకై దండే క్రి 
వెళ్ళేడు, మాళవ. రాజు మూనసారుడు కూడా బలవంతుడు, 
అందు చేత నిర్భయంగా - రాజహాంసునితో స సు 
దై వవశాత్రూ కీడివోయాడు, కాని een అతని 
సాహసానికి మెచ్చుకొని అతని రాజ్యం తిరిగి అత ని శే 
యిచ్చి వేసేడు, అయినా మానసావని కిది అవమానమని 
పించింది, అతకు తపస్సు చేసి ఈశ్వరుని దయవలన ఒక 
గత నంపాదించేడు. ఈ ఆయుధం తిఠుగులేనిది, దిని నహో 
యంతో రాజహంసుని ఓడించజానికని అతడు మగధవై 
దండే త్తివచ్చేడు, రెండు పహౌల వారికి మహో భయంకర 
మైన యువం జరిగింది, రాజహాంసుని బాణాలు మాన సారుని 
గదను తునాతునకలు చేసినా, ఆముక్క_లు తగిలి రాజ 
బాంసుని సారథి, వీర న్వర్ల మలంకరించాడు, సారధిలేని 
గు|రాలు, పట్టు దప్పి, రాజహాంసుని రథాన్ని యుద బాట 
నుండి తప్పించి దూరంగా ఉన్న ఒక అడవిలోకి తీసికొని 
పోయాయి, రాజు పారిపోయాడన గా నే సేనలు చెకాపిక లై 
పోయాయి, మానసారుడు విజయగర్యంతో పాటలీ పత్రాన్ని 
ఆక్రమించి పాలించసాశేడు, 


దశకుమార చరిత్ర —™ 


యుద్దం ముమ్మరంగా సాగుతూన్న ప్వూడే, జయాప 
షు మొగ్గుతాయో అని శంకించి, రాజహంసుని 
మంత్రులు శ వింధ్యాది) అడవులకి గు_ప్తమా 
కాన్ని ప పంవీంచివేసేరు. రాజు పారిపోయిన పివవ, కొంత 
సేపు యుద్దం చేసి తాముకూడా మహారాణీని కలుసుకొ నేం 
దుక సి వింఛ్యాటవులకి మళ్ళిపోయారు, వారి ద్యారా యుథ్ద 
పర్యవసానాన్ని విని, రాణి అగ్ని ప్ర వేశం చేసి మరణించబో 
యింది కాని మంతుల (పార్థనమిద ఎలాగో పాణాలు 
నిల్పుకొంది. అదిగాక ఆమె అననుయంలో దిండు 
చూలాలు, రాజుగారు పారిపోయా రే కాని, (బతికి ఉన్నా 
శేమా అనే అశ కూడా ఇంకా ఉండనే ఉంది, కాని పగ 
తెలాగో అపుకొన్న ఆమె దుఃఖావేశం రాతి అందరూ 
నిదించిన పిదప తిరిగి పెట్లుబికినట్ల యింది, వ చెట్టు కింననో 
చేరి ఉరి పోసుకుందామని నిశ్చయించి, ఆమె ఆకటిక చీక 
టిలో బయ శ్రైరి, చీము చిటుకువమునకుండా నడిచి, ఓ జీబుగా 
ఉన్న బూరుగు ఇెట్టు దగ్గరకి చేరుకుంది, కాని అబే చెట్టుకి 
సమీపంలో వచ్చి నిల్చిఉంది . 'రాజహంసుని రథం. రాజ 
హూంసునికి ఆ చీకట్లో ఒక్‌ ఆ _రృనావం వినిపించిన క్రై, తిరిగి 
వినేసరికి అది రాణ్‌ కంఠన్వర మే నని తెలి* నేనరికి, ఎక్కడ 
తేని ఆతురమూ కలిగి అతడు తటాలున రధం దిగి, ఖడ్డ 3 
మాత) సహాయుడై ఆమెను రహీంచడానికి పరుగె త్తి 








వచ్చేడు. రాణి ఆ బూదగు చెట్టు ప తన ఆ త్తరీయం a 





4 దశకుమార చరిత్ర 


తగిలించి ఉరి పోసుకోబోతూంది. వెంటనే రాజూ మే 
నా [ప్రయత్నం నుండి తప్పించి, కౌగలించుకొన్నాడు, 
త ర్యాత ఆ దంవతు లిద్దరూ మంతి) పురోహితాడి పరివార 
వర్షమున్న చోటికి నచ్చారు, తలవని తలంపుగా రాజుగారి 
ధిరన లభించినందుకు వారికి వట్టరాని నంతనం కలిగింది, 

a వారంతా కలిసి ఆ అడవిలో ఉన్న వామ 
చేవ మహర్షి ఆ(శ్రమాని క్రి వె శ్లేరు. ఆ మహర్షి వారి కథంతా 
వ సళ. భ్‌ విష్యత్తులో మంచి టి ఇప్పటి కీ 
కీడు కొంత అనుభవించినా, అది మో మేలుకే. ఈ రాణి 
_గర్భవాసములో ఉన్న కుమారుడు అఖండ వతాపశాలి 
అయిన చక్రవర్తి రి కాబోతాడు, అలాటి మంచిరోజులు. 
వచ్చేదాకా మోరీ ఆశ మంలోనో, ఇక్‌ క్క_డికి నమిీవం 
లోనో అజ్ఞాతంగా ఉండడం మంచి "2 వసి చెప్పాడు, 
వారతని మ పో పాటించి అతని ఆ(శమ నమిీవంలో గుడా 
రాలు వేసుకొని కాలడేపం చేయసాగేరు, 

ఒక శుభముహూరాన వసుమతీ జేవి. సర్వ ఆన్‌ గ్‌ 





సంవన్ను డై న కుమూారుళ్లా (వనవించింది, వామబచేన్సని నల | 
హాతో అతనికి రాజహహనుడని. నామకరణం చేయబడింది, 
కొద్ద రోజుల్లో మంతు లలో సుమతికి వ్రమతి,. సుమంతునికి 
మ్మితేగుప్తుకు, సుమ్మితునికి మంత్రగు స్తు ప్పుడు, _సుశుతునికి 
విశ్రుతుడు అని నలుగురు కొడుకులు పుమైరు. ఈ పిల్లలం 
న శుక్ల క్లపయవు చంద్రునివలె పెరుగుతూ తను తటహాట 






av మై మ మరవీంవ శే స్తున్నారు, 


దశకుమార చరిత క 
ల రాజ హాంసుని స్నేహితులలో మిధిలకి రాజై! న 
ప్రహారవర్శ ఒకడు, అతడుకూడ మానసారునితో పోరాడి 
కీడిపోయాడు, అంతేకాదు ఓడిపోయి తన చేశం వపోతుం 
తా అతణ్ణి దారిలో దొంగ లడ్డగించి దోచుకొన్నారు, 
ఈ హడావిడిలో తన భార్య ఒక ప/క్క_కి తానొక (పక్కకి 
అయిపోయారు, ఒక దాది చేతిలో ఒక బిడ్డడు, ఆమె 
కూతురు చేతిలో ఒక బిడ్డడు చిక్కి సురక్రీత స్థానం 
చేరబోతూన్న సమయంలో ఒక సింహాం చారి మోడికి 
దూకింది, నరి, ఆ యిద్దరూ బెంబేలు ప పడి పోయారు. 


దారినివోతూన్న వ్యాధుడొకడా య. నంపహారించి ఒక 
బిడ్డల మాతం రశీంచగలిగాడు,  నెండవవాని నంగతి 


me ఎవరికీ తెలియదు. తెలివివచ్చిన వీవప దాది 
తేన కూతురుకోనం రాచ బిడ్డలకోనం గగ్లోలు పెట్టి స్ట 
సాగింది, నమోవంలో ఉన్న పళ్తెలకి పోయి క ఒకా 
నౌక (బ్రాహ్మడి సాయంతో ఒక బోయ వానివద్ద ఒక విక్లడ్ల, 
మరో బోయవానివద్ద రెండవ బిడ్డల చూసి పోల్చుకొని, తిరిగి 
నంపాదించుకో గలిగింది, ఆ _్రాహ్మణుడామెను బిడ్డలతోనహో 
రాజహాంసుని వద్దకి తెచ్చి అప్పజెప్పాడు, రాజా ' "బిడ్డ లిద్దరికీ 
ఉవహారశర్శ, అవహారశర్శ అని జర్లు పెట్టి తక్కిన స 
లతోపాటు పెంచుతున్నాడు. మరో (పక్కనుండి వారి తల్లి 





వంద సున వెదికి స్తున్నాడు. =n 
వామ దేవుని శిమ్యుడొకడు - జక పసి వీల్ల is 





న్‌ : 1 


వాలి తెచ్చి శాజహాంనునికన రా. 





6 దశకుమార చరిత్ర 


యీ బిడ్డడు మీ మంత్రి, సుశ్చుతుని తమ్ముడు ర త్నో దృవుని 
కొడుకు, అతడు చేశాంతరాలు వోయి, అక్కడ సువృత్త 
అనే ధనికురాలిని వివాహమాడి న్య చేశం వస్తూ ఉండగా, 
మార్లమధ్యంలో అతని పీడ సీటి శెడపిచ్చి ములిగిపోయింది, 
ఛార్యాభ_ర్పలు దై వికంగా వేరయారు, ఆ ఆపత్సమయంలో 
ఆమె ఈ బిడ్డను వపనవించింది, కాని పిల్లవాని నొకదాది 
చేతికిచ్చి ఆమె ఎక్కడికో పోయింది. రత్న దృవుని నంగతి 
కూడ ఆ దాడికి తెలియదు, ఆమె ద్యారా యా బిడ్డనాత్రం 
గండాలు గడిచ్‌ జీవించగలిగేడు, ఇటుపై వానిని నించే 
భారం నీచే” నని చెపి ప్పి అప్పజెప్పాడు, రాజూ పిల్ల వాసికి 
పుహ్పోద్భవుడని పేరు పెట్టి (పేమతో వంచసా గోడు, 

ఇది ఇలాఉండగా ఒకనాటి రాతి) రాణి వసువుతీ 
"దేవి వద్దకి ఒక యవీణేీ వచ్చి అమె చేతికే పిల్ల వాణ్ణి పెంప 
కాసికీచ్చింది, “పీకు మో మరంత కుమారుడై న కామపాలుని 
కొడుకు, నేను మణ్‌భ ద్రుడస యత్వుసి కొమా కను, 
నాపేరు తారావళి, మోకుమారుడు రాజవాహానుడు నవ 
ద్వీపాలు పాలించే చక్రవర్తి అవ్రతొడు, అవ్వుడి పీల్లడు 
చెరిగి ఆతల్లి సేవించి తన వంశపు ఖ్యాతి సిల్చుకొంటాడు '? 
అని చెప్పి ఆయతీణీ మాయమయింది, రాణికి మహా 
శ్చర్యం కలిగింది, ఆపిల్లవాని ' సౌందర్యం మూసి ఆమె 
మాళ్ళ హృదయం మరీ సక జెండిండి. వానికి అర వాలు 
డా పెట్టె అల్లారు ముద్దుగా ఇంచుతూంది, oe 





వీల లతో పాటు వాడుహాడ దినదిన (వవర్ధమూానంగా 
ళా 


చెరుగుతున్నా డు, 
వమురొక నాడు వామ దేవుని తాకా నత్యవర్శ్శ కొడుకు 


కూడా వీరికే దొరికాడు, తీర్ణయాత కి పోయిన సత్యనర్శ 
సంకా నారు యిడ్లరు పిల్లల్ని వెళ్ళాజాడు, చిన్న భార్య 
నంతానవతి అయింది, అది చూడలేక వెద్ల ద్ద భార్య ఆ తల్లీ 
పిల్ల నదిలో తోయిం చేసింది, పత్ర... కొట్టుకొచ్చిన 
పిల్ల జెలానో వామబేవుని శిషు ష్యుల్లో ఒకరికి దొరికాడు, 
రాజా పిల్ల లి చేరదీసి, చానికి సోమదత్తుడని జే బెట్టి 
అర... ఇప్పటి 3 వీల్ల లందరూ పడిమందయ్యా స్మ 
ఎక్కడ చూసినా వీరి కలకలమే. చదువుకొనే ఈడు అ 
పీఠ ందరికీ పిక పుుు గరే బాధ్యత వామ దేవుడు 
వహించాడు, అతని శివతణలో చెరిగి ఏరంవరూ అనతి 
కాలంలోనే అర వై నాల్లు కళలలోనూ ఆర లే రారు, చదువు 
పూర్తి అయిందనే సరికి. యూవనం కూడా వచ్చింది, అడ 
విలో ఉండే కిరాత జాతుల వారందరికీ వీర నాయకు.లై ఒక 
సేన పోగగుచేసుకొన్నారు. పెద్దల అనుమతీ, వామ చేవుని 
ఆజ్ఞ పొందడమే తడవ్చగా శతువ్రల మీదికి దండెత్తి తిరిగి 
తమ Tg తాము నంపాదెంచాలనే పట్టుదల రోజు 
రోజుకీ పెంచుకొ ంటున్నారు, 
పాతాళయాత్ర ము 

ఒకానాడు పదిమంది కుమారులు రాజహాంసుని వద్ద 
కూూరొస ఇప్తాగోష్టీ See మహర్షి వామ చేన్ర 


8 దశకుమార చరిత్ర 


డక్క_డికి వచ్చాడు. అందరూ లేచి ఆయనకు స్వాగత 
నత్కారా లాచరించారు. వారి నాళీర్యదించి. అశాననా 
వీతుడై వామ బేవుడా రాజుతో, కలా చెప్పాడు, “మహో 
రాజా, సియా కుమూరులంవరూ విద్యా బ్‌సెక సౌళీల్య కున 
యాది గుణాలు కలవారు, పీరినిమా సే నాకెంతో ఆనందం 
కలుగుతూవుంటుండి, వీరివల్ల క మనోఖిష్ట్రం తవ్చకుండా నెర 
వేరగలదు. రాజవాహనుడు నాయకుడై, తక్కిన మితు9ల 
సలహాలు పాటించి దిగ్యిజయ యాత్ర చేసి వ స్తే మంచిదని 
నా ఆభి పాయం, అందుకు తగిన వయస్సు వీరికి వచ్చింది, 
మోకు మేలు చేకూరే సమయంకూడ ఆసన్న మయింది, 
దిగ్యిజయ్యాత క నుకూలమైన ముహూర్తం కూడ ఆసన్న 
మయింది, దిగ్యిజయాత ) కనుకూలమైన ముహూ ర్తం కూడ 
శ్రా త టస్థిస్తూంది. 

వామ చేవుని మాటలు విని రాజహాంను డెంత గానో 
నంతసించాడు, *మోా స మించిన మంచి ముహూర్తం 
“మాకు వేరేలేదు”” అని చెప్పి తతుణం కుమార వశ కాన్ని 
యుద్ధయా తే కాయత్తులు కండని అదా ంపాోరు: తణంలో 
నాకలా ముర పయాణ నంభారాలు సనమ 
కూ డేయి. రావుచులు, రాజక మారులు మహో త్పాహంతో 
బయశ్రైరారు, వామ దేవు డానీర్యదించాడు, "రాజు యధోచిత 
మెన సలహాలిచ్చి దీవించాడు. రాజవాహానుడు తేన మిత 
మండలితో కలిసి (గహాలతో కలిసి నడుస్తూన్న గ్రహా 
రాజులా వెలుగుతూ దిగ్యిజయానికి బయ బ్రేరాడు, 


న 


[2] దశకుమార చరిత 9 


భగావోగా ఒక చోట రాజవాహానునికి ఒక నల్లటి 
ఉక్కు_మనిపి సిపించాడు, వసి శరీరంమోాద క _త్తిదెబ్బల 
మచ్చలున్నాయి. కాని జంబెం కూడ భుజంమోడ (వేలాడు 
తూంది,. అతేడు బ్రాహ్మణుడా! వతియుడా ? అనే సంశయం 
కలిగి పిళ్నించబోయ లో పుగా అతడే రాజవాహానునితో 
తన రామాయణం ఇలా వినిపించి చెప్పాడు, 

“రాజకోమారా, నేను వ్యాధులలో కలిసి కుల భష్టు 
లైన (బ్రాహ్మణుల నంతతివాల్షై. (బహ్మగాచారం, (బాహ్మాణ 
ధర్మం మరిచిపోయి, ఆటవికుల అలవాట్లు, వారి కుల విద్యలు 
నేర్చుకొని పెరిగాను, ఎందరినో దారికాచి, చంపి, వారి 
సొత్తు లపహారించాను, కాని ఒక సారి, అేకారణం చేతనో 
గాని నాకొక యా ప్టలుని 5 దయ కలిగింది, ఆతి చంప 
చేదు నరిక దా, అతడికోనమని నేను మిగత బోయవాళ్ళణో 
వివాదపడ్డాను, అది కారణంగా నేను వారి చేతిలో మృతి 
జెంది యమలోకానికి పోయాను, (చాహ్మ్‌ల్ష కాపాడిన 
పుణ్యానికిగాను యమధర్శ రాజు తిరిగి నన్ను భూలో కాసికి 
పంపించాడు. తిరిగి నేను my శరీరంలో శే వచ్చాను 
కాని నా పూర్వపు బుద్ధిమా(త్రేం నాకు రాలేదు, మరొక 
(యాహ్మ్‌ణుని దయవల్ల నేను సమస్త శాస్త్రాలు చదువుకో 
గలిగాను, నాపేరు మాతంగుడు, నాకు నీవల్ల కొంత 
నహాయం కావలసిఉంది. చేసానని మాట ఇస్తే నేను క్‌ -క్రా 
సంగతి విన్న వించుకొంటాను, ” 


Hy 


10 దశకుమార చరిత 


ఆ మాటలు వినగానే రాజవాహానుని ఆశ్చర్యానికి 
అవధిలేకపోయింది, సహాజంగా ఉదారుడు, వీరుడు కాబట్టి 
(బ్రాహ్మణు శాసించిన సహాయం తనక వశ్య క్ర _రృవ్యమని 
భావించి, అతడు 'నశే” నన్నాడు, మాతంగు డతళ్లి కి రహన్య 
స్థలానికి తీసుకొనిపోయి వకాంతంగా కొంత ప్రసంగించి, 
తనకు పాతాళలోకానికి మార్లం “తెలుసుననీ, అక్కడికి 
వోలే తానా దేశపు రాజు కాగలననీ, ఆ కార్యంలో రాజ 
బాహానుడి సహాయ్యం తనకు కావాలనీ చెప్పాడు, 
“తధాస్తు అని రాజవాహానుడు తక్షణం వానితో బయ శ్రేరి 
 పాతాళమార్గం పట్టాడు, మిగిలిన వారెవరిక్‌ వీరెక్కడికి 
పోయినదీ తెలియదు, వారు రాజవాహనుడికోనం చూస్తు. 
న్నారు, 

రాజవాహానుడు పాతాళం చేరుకున్నాడు, అక్క_డికి 
చేరిన వెనుక మాతంగుడొక యజ్ఞ ౦ చేసి, హోమకుండంలో 
గెంతి తన శరీరాన్ని అగ్ని కర్పించాడు, కాని మరుతుణ'మే 
దివ్య శరీరధారియె అగ్నికుండం వెడలి వచ్చాడు, అదే నము 
యానికి ఒక నలతణమైన రూపవతి, తన చెలికత్తెలతో నహో 
అక్కడ (ప్రత్యకుమయింది, ఆమె మాతంగునికో వ జాన్న్ని 
బహూక రిస్తూ ఇలా చెప్పింది. 

న్‌ బ్రాహ్మణో త్త తమా, నేను అసురరాజా కుమా 
ను, వేరు కాళింది, దేవతలలో పోరి మాతండిి గతిం 
వాడు, నేను దుఃఖాద్విగ్న నై మరణించబోగా, నిన్ను 


దశకుమార చర్మిత 11 


పోలిన వ్య క్రి అక్కడికి వస్తాడన్‌, అత డే నన్నూ, 
యా రాజ్యాన్నికూడ (గహిస్తాడనీ ఆకాశ వాణి వినిపించింది, 
ఇన్నాళ్ళకా వాక్యం సత్య మయింది, నన్ను, నా రాజ్యాన్ని 
కూడ పర్మిగహించ వలసిందని నిన్ను ప్రార్థి స్తున్నాను, ** 

' మహానందభరితు డై. మాతంగుజా కన్యను చెళ్లాడి 
పాతాళానికి రాజయ్యాడు, రాజవాహానుడు కూడ కొన్నా 
ళ్ళక్క_డ నిల్చి, ఆతడి రాచ కార్యాలలో నహాయ వడ్డాడు, 
కాళింది ద్యారా మాతంగునికి ఆకలి దప్పికలు పోనా క్రై 
మణి ఒకటి నం[క మించింది, మాతంగుడా మణిని రాజవాపహా 
నుడి కిచ్చి, నమ_న్త మర్యాదలు చేసి, అతణ్ణి తిరగి భూలో 
'కానికి అంపకం పెట్టాడు, 

తి క భూలోకానికి వచ్చి చూస్తే, మొన 
టతను విడిసినచోట తన మితులుగాని, చేనగాని వమిా 
కనపడలేదు, వారితేణ్ణి వెతుకుతూ తలొక మార్లంవట్టి 
పోయారు, ఇతడు వారిని వెతకడానికి బయ లేం కొన్నాళ్ళ 
“శిలానగరం చేరుకొన్నాడు, అక్క_డొక ఉద్యానవనంలో 
కరారొని వి శాంతి తీసుకొంటూండగా అతడికి దూరంనుండి 
వస్తూన్న ఒక వల్లకి కనిపించింది, దగ్గరగా వచ్చేసరికి 
ఆ పల్లకిలో ఒక (ప్రే? ఒక పురుషుడు కనిపించారు, 
ఆ పురుషుడు రాజవాహనుని చూడగానే, తటాలున వల్ల కీ. 
నుండి (కిందికి "గెంతి వచ్చి, అత్రి కౌగలించుకొన్నాడు, 

“ఆరే సోమదళతా, నువ్వేనా ”” అంటూ ఆక్చర్యా 
నందాలు ముమ్మరంగా కలిగి ఠాజవాహాను డతళ్లో మరింత 


12 దశకుమార చరిత 


బిగ్గరగా కౌగలించుకొన్నాడు, మ్నిక్రొలిద్దరికీ కళ్ళంట 
ఆనంవ బాప్పోలు రాలేయి. వదో పెన్నిధి దొరికినంత 
ఆనందం అనుభవించారు, 

తర్వాత తాపీగా సోమదత్తుడు తన కథ చెవ్పనారం 
థీం'చాడు 
= కథ! — 

“ రాజకుమారా, సవా మాతంగువితో కలిసి వెళ్ళి 
పోయిన పీవవ, చాలవరకు మేము నీకోనమని ఎదురు తస. 
విసిగి పోయాము, చివరకు నిన్ను చెదక డానికని తలొక 
దిక్కునా బయశ్చేరినాము, చేను వెళ్ళివెళ్ళి ఒక చెరువు 
ఒడ్డున చేశాను, అవి వేనవిరోజులు కడా ! నాకు మిక్కిలి. 
దాహామయింది. చెరువులో దిగి పుడిసిలితో నీవ తీసుకొని 
(శాగబోయేలోగా నాశా నీటిలో ఒక వజం కనిపించింది, 
చేను దానిని తీసి భవ్రవరచి, నీడ (తాగి తిరిగి బయల్లే 
రాను, కొంతదూరం పోయిన వెనుక నాకొక (బ్రాహ్మణుని 
యింట ఆతిథ్యం లఫీంచిండి, అతని వలన, అది ఏర శేతుని 
'రాజ్యమనిన్నీ, ఆ రాజుపై లాట చేశ పురాజు మె త్తకాలుడు 
దండెత్తి వచ్చి విడిసినాడని తలుసుకొన్నాను, (| వర శేతుని 
కుమా  వామలోచనను మ త్తకాలుడు వరించజడలణాడు, 
అచే యా యురి మూల కారణం, వీర కేతువు నవరివా 
రంగా ఓడి పారిపోయి. అడవులు వట్టి పోయాడు, కాని 
మంతులు వంతగించి మ త్తకాలునితో పోరాటం సాగిస్తూ 
న్నారు ”” అనికూడ ఆ (బ్రాహ్మణుని వల్ల విన్నాను, 


దశకుమార చరిత 13 


జ్ర (దాహ్ముణువి యింట వించారగించి నే నతనికి 
నాకు చెరువులో దొరికిన వజా)న్ని కాన్క_గా యిచ్చాను, 
తర్వాత నేను కొంత సేప్రు విశ్రమించి నిద్రనుండి లేచే నరికి 
౪ టబాహ్మణుని కట్టి ః తేస్తూన్న రాజభటులు నావై శే మ వస్తూ 
కనిపించారు, వారతల్లి వ[జాపహా_ర్తగా భావించి బంధించా 
రని పెలుసుకొోొని శ నిజం చెప్పి అత కి ఏడిపించాను, కాసి 
వారీసారి నన్ను బంధించి తీసుకొనిపోయి. చెరసాలలో 
“పెట్టారు. వారు మత్త కాలుని సిపాయిలు, జైలులో నాకు 
వీర శేతుని ఆప్తులు కొందరు స్నేహితులయ్యారు, చేను 
వారితో కలిసి జై లునుండి ఆవలకి ఒక సారంగం (త్రవ్వి 
ఎలాగో బయటపడ్డాను, ఈసారి మేమంతా వీరచేతుఐ 
మం మ వత. వద్ద చేదకొన్నాము, 

“ఇది తెలిసి మత్తకాలుడు మరీ (కుద్దుడ య్యాడు, 
ఇరువాగులకు మళ్ళా పోరు ఘోరమయింది. భగవదను 
(గహాంచేత యాసారి మానవాలుడు జయించాడు. మ ల 
"కాలుడు య మలంక రించాడు, త ర్యాత ఏర శేతుని 
వెదకి అతని కినమాణారం సాంతేంగా విన న్నవించి తెచ్చి, 
తికెగి అతల్ణో సీంహోన నాసినుణి చేయగలిగాము, ఈ యుద్ధంలో 
చేను చేసిన సాహాయ్యానిక్‌. మెచ్చి, వీర కేతువు వామరోచ 
నను నాకిచ్చి వివాహం చేసేడు, రాజ్యానికి కూడా స న్నే 
ఉ తరాధికారిగా నియమించాడు, 

“దింతగా సుఖస్తూన్న ప్పటికీ, మిత్రమా, నిన్ను 
తలుచుకొన్న వ్వూడల్లా నాక చేదో లోటనిపించి దుఃఖం కలు 


14 దశకుమార చర్మిత 


గుతూ ఉండేది, ఓక మహాత్ముని ఉవ చేశాన్ననుసరించి, 
యో రోజున శివాలయంలో పూజచేసి నిన్ను కలునుకో 
బోతున్నాను, ఇంతలో నీవే కనుపించాను.”” అని చెప్పి 
సోమదత్తుడు రాజవాహాను క్లో నకల మర్యాదలతో నూ తన 
వల్ల కీలో ఎక్కించుకొని శివాలయానికి బయల్లేరాడు, రాజ 
వాహాను డతనికి తన పాతాళ యాత వృ తాంతమంతా 
చెప్పీ ఆనందింప చేడు, ఇంతలో శివాలయం నమోాకిం 
చింది, పూజాదికం నిర్వర్తించి వచ్చేలోగా వీరి వంతుడు 
పుప్పోజ్భవు డక్క_డికి వచ్చి చేరుకొన్నాడు, 
అకస్మాత్తుగా కలిగిన యీ మితుని చూసి రాజ 
వాహన సోమవత్తు లిక్టదా (బ్రహట్టనంద భరితులయ్యాద, 
వారి కోర్కెవై పువ్వ్పోద్భవుడు తన కథ ఇలా చెప్పాడు, 
పుష్చ్పోదృవుని రథ్‌ నమాణా 

“రాజ కుమూరా, నిన్ను 'వెావకుతూ వెల్లి జరొక 
కొండ ఒడ్డున చేదకొన్నాను, అప్పటికి బాగా అలసిపోయి 
నందున అక్కడో చెట్టుకింద వి శాంతి తీసుకొ నేందుకని 
కూర్చున్నాను. ఇంతలో మోడదనుండి ఒక వ్యక్తి . 
(కిందకు దొద్లతూ కనిపించాడు, చేను వెంటనే వరు 
7 త్తి వెళ్లి అతణ్ణి నా చేతులలోకి తీసుకొని కాపాడాను, 
అతడప్తూడు మూ'శర్చావస్థలో ఉన్నాడు, రొంతసేవటథటికి తప్పి 
రిల్తీ, దాహం తీర్చుకొని నాతో ఇట్లా చెప్పాడు, J! అయ్యూ, 
నేను మగధ చేశపు మంత్రి వద్యోోద్భవుని కుమారుడను, 


దశకుమార చర్మిత 15 


నాపేరు రత్నోద్భవుడు, నేను వర్తకానికని కాలయవన 
ద్విపానికి వెళ్ళి, అక్క_డ ఒక వర్తకుని కుమా _ర్తెను వెళ్ళాడి, 
కొన్నాళ్ళు సుఖించి, భార్యా నమేతంగా ఇంటికి తిరిగి 
వస్తూండగా దారిలో మా వడవ తుపానుపాళై భగ్న 
మయింది, నే నెలాగో బ్రతికి బయటవడ్డాను, కాని భార్య 
గాని, వరివారకులుగాని ఒక్కరూ కనపడలేదు, వారి 
జాడలు వెవకుతూ వదపహారు నంవత్సరాలు ఎలాగో గడి 
పాను, చివరికి విసిగి, నిరాఘడ నై యీ కొండ శిఖరంనుండి 
గెంతి ఆత్మహత్య చేసుకోబోతే నీవ్ర నన్ను రథ్నీంచి మరింత 
దుఃఖ వెట్టావు * అన్నాడు, అతనికి భర్య వచనాలు చెప్తూ 
నంతలో నాకొక త్రి రోదన ధ్వని వినిపించింది, అతి 
అక్క_డే విశాంతి తీనుకోవుని చెప్పి నేనా వకుపు వినివి 
స్తూన్న దిశగా వెళ్ళాను. 
అక్కడ ఒక (శ్రీ అగ్నిలో దూకుతూంది, ఆమె 
నొక ముసలిది నివారిస్తూంది, ఎలాగో ఆమెకు సాయవడి 
నేనా సుందరి (పయక్నాన్ని నివారింప గలిగాను, త ర్వాత 
ఆ సుందరి రత్నోజ్భవుని భార్య సువృ_త్త అసి, ఆ ముసలిది 
ఆమె వరిచారిక అని బోధపడింది, 
మిత్రమా, ఈవిధంగా నేను నా తల్లి దం(డ్రు లీక్షరిసి 
కలునుకో గలిగాను, వెంటనే చారికి నా సంగతి విన్నవిం 
బాను, వారు నన్ను చూసి మహానంద మగ్నులై కొంత సేపు 
తమ్ము తామే మరచిపోయారు, తర్వాత వారి నొక బువీ. 


జ దశకుమార చరిత్ర 


శ్వరుని అశ మంలో నిల్పి నేను తిరిగి నిన్ను వెదక డానికి 
బయ శ్రైరాను, కొందరు నహాయకులను (వోగు చేసుకొని 
గారడీ విద్యలు (వదర్శిస్తూ చశచేశాలు తిరిగి ఆర్‌కే ఆజ 
యిని చేజకొన్నాను, అక్కడ బంధుపాలుడనే వర్తకుని 
యింట బన చేసేను, అతని కూతురు వాలచం[దిక మాన 
సారుని కుమా _ర్తెకు స్నేహితురాలు, "రాజు కొడుకు దర్చసా 
రుడు తపస్సుకి పోయాడు, పినతండి)) కొడుకు చండవర్శ 
'రాజ్యం నిర్వహి స్తున్నాడు, అతని సోదరుడు దాఠువర్శ 
యీ బాలచండికను వరించవలవాడు, వాని బారినుండి 
తప్పించుకోదలచి బాలచందిక నానపాయ మపేనశ్నీంచింది, 
చేను ఆడ వేషంతో బాలచం|దికతో పాటు దాళువర్శ నివా 
సానికి వెళ్ళి అక్కడ వకాంతంగా అతక్ణి చంపి వేశాను, 
లుడు శకునాలస్నీ చూాసి యీ రోజున వ్రక్క_డికివ స్తే మిత 
దర్శనం అవుతుందని చెప్పాడు. ఆమాటలు పాటించి వచ్చి 
నందుకు తేగిన ఫలం మో దర్శనం, * 

అని చెప్పిన పుష్పోద్భవుని కథ రాజవాహన సోమ 
దత్తు లిద్దరనీ హార్థాశ్చర్యమగ్నులుగా వేసింది, పిమ్మట 
వారందరూ కలసి అవంతీ నగరానికి వయనమై వెళ్ళారు, 
అవంతి సుందరి కథ ః$_- 

వనంతోదయమయింది. సమన్త జీవులు నవోత్సా 
హాంతో మదనోత్సవాలు నెరప్రుతున్నాయి, ఎటుపూసినా 
వికసించిన ఫువు(లు, సువాననాభరితమైన విల్ల గాలులు, ' 


స దశకుమూర చరిత 17 


కోకిలల కుహుకు హూలు, తుమ్మెదల రుంకృతులు- అంత టా 
ఆనందము. అందరూ విలాసు లే, ఆ రోజుల్లో అవంతిలో 
ప్రుహ్పోద్భవ్రని యింట బ్రాహ్మణ వేషంతో నివసిస్తున్నాడు 
శాజవాపహానుడు, రాజు మానసారుస కుమా రె అవంతి 
సుందరి ఒకనాడు ఉద్యానవనంలో వీపహాదించబోయింది, 
ఇబాలచండిక కూడ ఆమెతో కలసి ఉద్యానవనానికి వెళ్ళింది. 
అక్క_డ కొంత సేపు, కామ చేన్రుని పూజించి, అవంతి సుందరి 
తకు తగిన వరుని వరంగా కోరుకుంది, అబే నమయమన 
రాజవాహనుడు వుహ్పోద్భవునితో కలసి ఉద్యానవనానికి 
వెళ్ళాడు, బాలచందిక ప్‌రిని భూసి నిరాటంకంగా వారి 
వద్దకు రావచ్చునని చెప్పి, అవంతి సుందరిని వారిద్షరికే వరి 
చయం చెసిండి. ఆ ముహూ_ర్త్రబలమట్టది. రాజవాపహానుడు, 
అవంతి సుందరి ఒకరి నొకరు మనసా వరించారు. “సఖీ, 
ఈ (బాహ్న్మణ యువకుడు చతుర శిల్పి, విద్యా వివేక 
యుతుడుు నమస్త శాస్త్రవేత్త, రత్న వరీతా నిపుణుడు, 
ఇతణ్ణి సీవెంతె నా ఆవరించవలసినచే”” అని సాభిప్రా 
యంగా చెప్పిన బాలచం(దిక పలుకులలో గల ఆంతర్యం 
అవంతి సుందరి [గహించింది. ఇంతలో రాజవాహానునికి ఏదో 
పూర్వ నతి తట్టినట్లయింది. గత జన్మలో అతడు శాంబు 
డనే రాజు, అప్పటి ఆతని భార్య యజ్ఞ వతియె ఇప్పటి 
యీ అవంతి సుందరి, ఆమె కోర్కె వై ఆ జన్మలో అతడొక 
హాంనమిధునాన్ని బంధించాడు, వాటి శాపం వలన 
వియోగం కలిగింది, ఈ జన్మలో 3 కొంతకాలం బందీగా 


18 దశకుమార చరి[త 


ఉన్న తర్వాత గాని తిరిగి మేమిద్దరం క లుసుకోబోమని రొజు 
వావానుడు తన పూర్వజన్న వృ తంత మంతా కరతలామల 
కంగా (గ్రహించాడు, ఆమెకా వృత్తాంతం చెప్పగా, ఆమెకు 
కూడ పూర్వ నతి కలిగింది, వారి (పేమ మగింత గాఢ 
మయింది, 

ఇంతలో రాణీగారు వ స్తన్నారన్న సంగతి తెలిసి 
బేక్క_డివా రక్క_డ తవ్వుకొన్నారు, ఆ తర్వాత కొన్నాళ్ళ 
వరకు చాలచందిక్‌ నహాయంతో రాజవాహనావంతి 
సుందరు లిరువురికీ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. 
ఇలా ఉండగా బఒకనాడా పట్నాని కొక గారడి వాడు 
వచ్చాడు, వాని కీర్తీ వినీ రాజుగారు వాని గారడీ విద్యను 
రాజమహాల్లో (వదర్శించమని ఆజ్ఞాపించారు, అబే తరుణ 
మని ఫపుహ్పోదృవుడా గారడి వానికి లంచమిచ్చి, రాజవాహా 
నావంతి సుంవరుల పవాపహోనికి తోడ్సడమన్నాడు, వాడు 
సరేనని మాట ఇచ్చి రహాన్యంగా రాజ వాహానుణ్ణి తనతో 
పాటు కోటలోకి తీనుకొనిపోయాడు, అక్కడ తన విద్య 
(వదర్శిస్తూ రాజవాహానుడితో అవంతి సుందరికి వివాహాం 
జరుగుతూన్నట్లు కూడ ఒక ఘట్టం (పదర్శించాడు, అందరూ 
గారడీ చూసి నంతసించాడు, కాని నిజానికి అది నందుగా.. 
రాజపాహానుడు అవంతి సుందరి మహాలులో (వ వేశించాడు, 

కొన్నాళ్ళ కీర వాన్యం బయటపడింది, తతుణమే 


చండవర్శ్మ రాజవాహానుళి పట్టి జైల్లో వేయించాడు, కాని 


దశకుమార చరిత 19 


అతని సౌందర్య సౌళీల్యాది గుణాలు చూసి, అవంతి సుందరి. 
తల్లి దండ్రులు అతక్ణి చంపకుండా కా పాడగలిగేఅు, 
ఈలోగా చండవర్శ అంగ చేశప్రురాజుపై దండే త్రి వెళ్ళాడు, 
ఆ రాజు నోడించి అతడారాజు కూతురు అంబాలిక నవపహా 
రించాడు. తిరిగివచ్చి రాజవాహనుళ్షై చంపబోయాడు, కాని 
అందుకని నియోగించిన వనుగు అతశి చంవడానికి బదులు 
అతని కాలికి కట్టిన సంకెళ్ళు ఊడదీసింది, ఈ ఘట్టం ఇట్లా 
జరుగుతూండగా ఎవరో వచ్చి చండవర్శను చంపినట్లు కల 
కలం ఫుట్టింది. ఈ గల్ల ంతులో రాజవాహాొనుడు బంధవిము 
కుడై బయటపడి, క్తి పట్టుకొని చండవర్శ మంది రాశికి 
వెళ్ళాడు, కాని అక్క_డికివోయి బూసేనరికి చండవర్శను 
చంపినవాడు తన మితు)డు అపహార వర్గ కాని మరొకడు 
కాడని తెలిసి అతి చూడడానికి వెళ్ళాడు, అం బాలికతో 
పాటు కొటగుమ్మం దగ్గర అవహోర వర్మ కనివీంచాడు, రాజ 
వాహనుని చూడగానే అతడు కత్తి పానేసి వచ్చి అతణ్ణి 
కాగలించుకొన్నాడు., “మి[తవమూ, చండవర్శ వై దండెత్తిన 
వాళ్లో నేనే, సింహవర్శకు కలిగిన అవ కారానికిదె (పతీ కారం, 
నా మిత్రుడు ధనమి[తుడా సంటాత్‌ం. అత్యంత ఆ పుడు, 
అదిగాక మన మితు లందరూ ఇవ్చుడు ధనమి[తుని వద్ద నే 
ఉన్నారు, రా” అని చెప్పీ అపహార వర్గ రాజవాహానుళి 
కోట ఆవలకి తీసుకొనిపోయి ధనమిితుని సేనా శిబి రానికి 
చేర్చాడు, మితు లందరూ క్ర లుసుకొని మహానంద మగ్ను ల 
య్యారు, ఒకరి కథ లొకరు మరొకరితో చెప్పుకొన్నారు, 


20 దకకుమార చరిత్ర 


రాజవాహానుడు, పుహ్పోద్భవ, సోమదత్తుల కథలు మిగిలిన 
వారికి చెప్పాడు, అపహారవర్శ తన కథ నిలా చెప్పాడు. 
అపహారవర్మ కథ : 
కన మిత్రమా, నిన్ను వెదుకుతూ పోయి నేను గంగా 

తీరం చేరుకొన్నాను, అక్కడ నాకొక సాధువు కనిపిం 
వాడు, అంతకుముందు నేను మరీచి నుహార్షి ఖ్యాతి (పఖ్యా 
తులు  వినిణిండటంవల్ల యీ సాధువుకతని వృత్తాంత 
మేమైనా 'తెలుస్తుంజేమా అని ఆశించాను, ఆ మహర్షి నహో 
య్యాన్న పీ జూడ కనుక్కుందామని నా తలంపు, కాని 
నాకు కనిపించిన ఆ సాధువే మరీచి మహర్షి అతడ చంపా 
నగరంలో ఉన్న కామ మంజరి అనే వేశ్యకు దాసుడయ్యాడు, 
ఆఅవేశ్వ తన అక్కతో పంతగించి, తన (వజ్ఞ (వ్రదర్శించడా 
నికిగాను యీ మహర్షిని తన నలలో వేసుకొని చివరకు 
మోసగించింది, అది ఫలితంగా మరీచి విరక్తుడై పూర్వ 
మహత్వ్యమం తా కొోోల్ళోోయి పునఃప/యత్నంగా తపస్సు 
చేనుకొంటున్నాడు, కొన్నాళ్ళు చంపానగరంలో జం శు 
సీకు మేలు కలుగుతుందని అతడు చెప్పగా విని నేను చంపా 
నగరానికి బయల్రేరాను, దారిలో వసుపాలితుడనే జైన 
సన్యాసి ఒకడు కన్పించాడు. అతడుకూడ కామమంజరికి 
లొంగి దిగంబరుడై. దిక్కు_మాలివోయినవాడే, ఈ ఇద్దరి 

రితలు విని నేను తగినంత జాగరూకతతో మెలగడానికి 
నిశ్చయించుకొని చంపా నగరం చేవుకొన్నాను, 


దశకుమార చరిత 21 


చంపా నగరంలో ధనికులు హెచ్చు, వారంవచూ 
తోభు లే, వారిని లొంగ వీయగల ఉపాయం చోరత్యం చేదా 
జూదం మా్యాతమే, నేను నా నేర్చిన ఏద్య అంతా ఉపయో 
నించి కొందరు జూద గాళ్ళకి, దొంగలకి నాయకుళ్ణాయాను, 
నా స్నేహితులలో  విమర్దకుడనేవాడు మిక్కిలి విశ్వాన 
పాతు9డు, కార్యకుశ లుడున్నూ , అత నిద్యారా ఊరి వివ 
యాలన్ని ఎప్పటిక ప్పుడు గ )హిస్తూ ఉండేవాల్లి. 


ఒకనాటి రాతి నేను దొంగతనానికిపోయి కుబేర 
మితు)డశే ధనికుని యింటి సెరటిభో చేరాను, కాని 
_ అక్కడ నాకతని కుమా లె కనిపించింది. ఆమెను అర్థ వతి 
అనే ధనవంతుడైన న కిచ్చి వెళ్ళి చెయ్యాలని 
నిశ్చయించాడు కు శిర దత్తు, ఆమె ధనమితుడనే యువకుని 
మనసా వరించింది. ఆ ర్మాతి తను వరించిన ధనమితునితో 
కలిసి ఎటో పారిపోవలచి ఆమె ఆ సెరటితోకి వచ్చింది, 
నన్ను చూసి గాభరా పడీంది, కాని నేనామె నాశ్యాసించి 
_తోడువడి ఎట్లాగో ఆమెను ధనమితుని యింటికి చేర్చాను, 
వారిని ఊరు విడిచి పోవద్దనీ, కొద్ది రోజులాగి తే అన్ని వివ 
యాలు సానుకూలం కాగలవనీ, నా నహాయ్య మెంటే నా 
వారికి లభించగలడనీ గ్రైౌ ర్యం చెప్పి వచ్చాను. మరునాటి 
నుండి ఊళ్లో ధనమితుని (వతి పాచ్చయేటట్లు (వవా 
దులు పుట్టించాను, ఈలోగా నాకు కామమంజరి చెల్లలు 
రాగ మంజరితో స్నేహామయింది, ఆమెను నేను వివాహాం 


22 దశకుమార చరిత్ర 


వేనుకోనోరి ఒక బంగారపు గారడీ గిన్నె కామమంజరికి 
లంచమిచ్చి ఆమెను ఒప్పించగలిగాను, త ర్వాత నాకూ 
రాగమంజరికీ వివాహాం జరిగింది, వివాహానంతరం తిరిగి 
నీను నా మిత్రుల నహాయంతో అర్హ వతిమిోద ఒక నిండ 
"మోవి ఊళ్లో “అతడు దొంగ” అని (ప్రచారం చేయించాను, 
అతడు ధనమితుని యింట బంగారు గిన్నె దొంగలించి కావు 
మంజరి కిచ్చి నాడని (వవాదు పుట్టించాను, ఈమాట రాజు 
గారికి తెలిసి అతడు అర్హసలెని ఉరు వెడల నడచాడు, కామ 
మంజరి విటులవద్దనుండి అనన ళులగా అర్చించిన సొత్తు ఆమె 
చేతులతోశు తిరిగి అందరికీ పంచి పెట్టింది, అలాచేస్తే 
ఆ బంగారు గిన్నె ఇంకా బంగారం ఎక్కువగా యి స్తుండని 
ఆమెకు నమ్మకం, అంళతొపోయి వకీరయిన తర్వాత ఆమెకు 
కారాగార 'మే (పౌ _ప్తించింది, ఈ విధంగా శతుబలమంతా 
అణిగివోయింది, అప్పడు ధనమి[త్రుని మంచిత నాన్ని మెచ్చు 
కొని కుబేరదత్తు తన కుమా సె నతనికిచ్చి వెళ్ళి చేయడానికి 
ఒప్పుకున్నాడు, 'మొన్ననే వెళ్ళయింది, నిన్న సింహావర్ష్శ 
సెకి చండవర్శ్మ దండె త్లివచ్చి అతని కూతురి నపపహారిం 
చాడు. నిజానికి సింహవర్శ కుమా _ర్హెవె నేనుకూడ మనస్సు 
ఇట్టుకున్నాను. 

నా ఆశలకి విరుద్దంగా చండేవర్ము అం జాలిక నిక్క 
డికి తెచ్చాడనగాచే నాకు కోపతాపా లాగ లేదు, వెంటనే 
చేను నా మితులందరితోటేీ కలసి సింహవర్శకు సహాయ్య 


దశకుమార చరిత లికి 


పడీ యీ ఊరినై దండె త్తివచ్చేలా చేసేను, నా చేతులతో 
శన చండవర్శను చంపి అంభబాలికను విడికించనగలిగాను, 
మిగిలిన కథ అంతా నీకు తెలిసినచే”” అని అవహోరవర్శ్శ 
తేన కథ ముగించాడు, 

ఆకథ విని మి[తులంతా ఆశ్చర్య పారాలలో మునిగి 
అతనికి ధన్య వాదా అర్పించారు, “ ఇక నేముంది, మంచి 
ముహూర్తం చూసి అంబాలికకు అవహార వర్మకు వివాహాం 
చెయ్యడమే మన (వధవ కర్తవ్యం ” అని ధనమితు) 
డన్నాడు, “రాజవాహానునికి అవంతి సుందరితో వివాహాం 
కావలసి ఉందికచా ! అన్నీ ఒకేసారి చేయవచ్చు నన్నాడు 
సింహవర్శ్శ, 'ఉపహారవర్శా | సీ కథ తెలియ చేశావుకాన్స, 
అన్నాడు రాజవాహానుడు, వెంటనే ఉవహోర వర్శ తన కథ 
విలా చెప్పనారంభిం చేడు, 
ఉపహారవర్మ కథ : 

“రాజకుమారా, నేను నిన్ను చవెవకుతూ విదేహ 
రాజ్యానికి బయ్రైరాను, . రాజధాన్వియెన మిథిలా నగరం 
నమిోపిం చేనరికి అక్కడ నాకొక మునలిది కనిపించింది, 
ఆమె నన్ను చూసి బిగ్గరగా ఏడ సాగింది, కారణ మేమంటూ 
నేను (పక్నించగా ఆమె ఈ రీతిగా చెప్పింది, “ ముధిల 
"రాజు వృహారవర్శ మగధీశుడై న రాజహాంసునికి వరమ 
మిత్రుడు, వారి రాణునైన [వియంవదా వసుమతులు 
నాకాఫ్తులై న మిత్రులు, మాలవ రాజుతో పోరి ఓడిపోయి 


2 శ్తీ దశకుమార చరిత 


రాజహాంసు డడవుల పాలయ్యాడని తెలిసి సహా లెక 
వెళ్ళిన ప్పృహోరవర్శు, తన రాజ్యాన్ని పోనొట్టుకొనడ మే 
కాక దారిలో భీల్లుల చేతిలో వాడు. ఆ సమయంలో 
అతని కుమారుడు నావద్ద ఉండేవాడు, మరొక కుమారుడు 
నా కుమార్తె వద్ద ఉండేవాడు. ఆపిల్లలిష్షరూ భిల్లుల పాలై 
య్యారు, అటుచూ స్తే (పహార వర్ణ, తన రాణి (పియం 
వదతో కూడ శత్రువుల చేతిలో బందిగా ఉన్నాడు, 
నా కూతురు విధి లేక క తురాజుల యింట దానీగా కుదురు 
కొని జీవిస్తూంది, ” అని చెప్పి ఆమె వలవల ఏడ్చి మిగత 
కథ చెప్పలేక పోయింది, ఈ చెప్పిన దానినిబట్టి నాకు వహో 
రవర్శ (పియంవడలు నా తల్లి వండ్రులే అన వారిప్పుడు 
శతు వులచేత ఖై డీలుగా చేయబడ్డార నీ తెలిసిం ది, “అమా, 
నేను ప్రహార వర్ణ కువకారుక్లో, పేరు ఉపహార వర్గ, 
మా అన్న అపహోర వర కూడ నాతోశు ఉండేవాడు, 
“మేవుంతా రాజహాంనుని పోషణలో పెరిగి పెద్దవాళ్ళ 
మయ్యాము, ఇప్పుడు మాతల్లి. దండ్రులను విడిపించడానికి 
నేనెంతనా (పయత్ని న్తాను. నువ్వు మరి దుఃఖంచకు గ అని 
ఆవుకు వ చెప్పాను, 
ఆమెన నగరంలోకి తీసుకొని వెళ్ళింది, అవ్పటి 
రాజు వికటవర్న, అతని భార్య కల్ప సుందరివద్ల యా మునలి 
దాని కూతురు ఫుష్పరిక దాసీగా ఉంది, ముసలిది నన్ను 
తన కూతురుతో వరిచయం వేసింది, సరి, నేను ఆ వరిచ 
యాన్ని విసి యోగించుకొని ఆమె ఇరా కల్ప-సుందరి 


నూ 
గ 
హై 


[4] దశకుమార చరిత 25 


మనస్సు వికటవర్శ వై విరిగిపోయే లాగున చెయ్యడానికి 
ర. మునలిది కూడ నాకీ కార్యంలో సహాయ్య 

డింది, వర (స్రేని వశంచేసుకోవడమా? ఇది ధర్మ మేనా ? 
అనే (వశ్న కొంతేగా మొదట్లో నన్ను బాధించింది. కాని 
తల్లి డండు)లను విడిపించడానికి మరొక ఉపాయం లేను, 
& త్తమ కార్యానిక ని చేసిన [వయత్నంలో సాధనో పాయాల 
మంచి చెడ్డలు ముఖ్యం కాదు, పరిణామమే ముఖ ఖ్యమని 
నా అత్మ. చెప్పింది, నేను ధృడనిశృ్చయంతో (వయత్నిం 
వాను, చివరికి నా (పయత్నం ఫలించింది. నేను కల్పసుంద 
రిచి కలుసుకోగలిగాను, నేనామె చేతికి నా చిత్రాన్ని ఇచ్చి 
క కక్స్‌ చికా/న్ని రాజుకి చూపించి, ఇటువంటి సుందర మైన 
శరీరం మోకు లభి స్తే వద్దంటారా 1” అని అడగమన్నాను, 
అతడు నర దాపడి నరే అంే మంతి సామంత పురోహితా 
దులందరికీ ఆ చి తన్ని చూపించి అటువంటి శరీరం లభిం 
చడం కోనమని రః చేయడానికి (పోత్సహించమన్నాను, 
ఆమె నేను చెప్పిన [వకారం చేసింది. నాట్లు రోజులలో 
వికటవర్శ యు కాయత్తుడయ్యాడు, అమావాన్యనాటి 
రాతి యజ్ఞం (పారంభ మయింది, నేను కల్పనుందరె వేషం. 
ధరించాను. ఆ రాతి దీతావశుణై న వికటవర్శకు నా పాల్తి 
సరిగా దొరక లేదు, *“ మపహారాజూ,. యిీ'యిజ్ఞాంతంలో 
మోరు దివ్యరూపం ధరిస్తారు, కాని నన్ను మరిచివోతాగే 
మో?” అని తియ్యారిస్తూ అతనితో మాటాడి నమ్మికకోనమని 


26 దశకుమార చరిత 


అతని మనస్సులో ఉండే కొన్ని ముఖ్య రహాస్యాలు చెప్ప 
మన్నాను, అతడు నేనని (వహారవర్శను చంపాలనసీ, 
పుండ) చేశం జయించాలనీ, ఒక అరబ్బీ వర్తకుని దగ్గర ఉన్న 
అమూల్య రత్నాన్ని (గహించాలని, అనంతసిరుడనే |పహోర 
వర్ణ మితుణ్ణి చంపాలనీ తన మునోఖస్తాలని చెప్పాడు, 
ఇది వినడమే తడవుగా నేనాతనిని వకాంతంగా నిల్పి, 
ఆచీకట్లో క్తితో పొడిచి చంపివేశాను, తర్వాత 
ఆ శవాన్ని చిత వధ చేసి అగ్ని కాహుతి చేశాను, నా ఆడ 


ల 


"వపషం విడిచి, యభధారూపంతో బయటవడ్డాను. 


మొదట నా చి తాన్ని చూసినవారు ఇప్పుడు నన్ను 
మూసి రూవం మారిపోయిన విక టవర్శగా నే నన్ను భావం 
చారు. నేను మర్నాడు కొలువు తీర్చాను, మా తండ) గారిని 
విడిపించి అతని రాజ్యం అతని కిప్పించాను, నేను యువ 
రాజుగా ఉంటానన్నాను. త ర్యాత నా రహాస్యం తెలిసి 
మా తల్లి దం|డులెంతో సంతోషించారు, ఇంతలోగా సింహా 
వర్శవద్దనుండి సహాయార్థ మై లేఖ వచ్చింది, నేను సైన్యాలు 
తీసుకొని అతనిపయాన చండవర్శతో పోరాడడానికి వచ్చాను, 
మొదట మా అన్న కనిపించాడు, పిదప మ్మితులూ, మారా 
కూడ నా కిక్క_డ దొరికారు, ఈ మిగిలిన మిత్రుల కథలు 
కూడా వినాలని ఉండి, *”” అని తన కథ చాలించాడు డవ 
హార వర్మ: 


దశకుమార చరిత 27 


అర్థపాలుని కథ 1. 

“యువరాజా నేననేక దేశాలు తిరిగి కాలీ చేరు 
కొన్నాను. అక్కడ నాకో మోటుమనివీ _ కనిపించాడు, 
అతడు గొప్ప వస్తాదు, పౌరుషం కలవాడు, వపని చెప్పినా 
సునాయానంగా చేయగల ధీరుడు, కాని వాని కళ్ళు చూ స్టే 
వదో దుఃఖంలో ముపిగి నంతత మూ కన్నీళ్లు కార్చిన వాడిలా 
నివీసాడు. దానికి హేతువేమా అని నేను కతూసాలపడి 
కనుకొన్నాను, తానొక ఊరికి నాయకుని కొగుకుననీ, తన 
కేం పూర్త భదుడని, వృతా దొంగ అనీ, ఒకసారి కాళీలో 
దొంగతనంచెేేసి వట్టుబడ్డాననీ, తనని చంపడానికి ఒక వను 
గును వదిలేరనీ, కాని తానా వనుగును ధిక్క_రించి ఎదిరిం 
బాననీ, "బెదిరిపోయి వనుగు వెనక్కి మళ్ళిపోయిందస్కీ అది 
చూసి మంటి కామ వాలుడు అతి మెచ్చుకొన్నా డని 
చెప్పాడు. “నీవీ: దొంగత సం మాచే శే నిన్ను విడిపించి డడ 
రిస్తానని” కామపాలు డతనితో చెప్పాడట, ఆ మాటలు విసి 
అతని మనస్సు మారి దొంగతేనంమూాాని నజ్జనుడై ఉండడా 
నికి అంగీకరించాడట, కామపాలుడు తన మాట (వ కారం 

అతణ్ణి విడిపించి సగౌరవంగా తనవద్ద ఉంచుకొన్నాడు, 
ఒక నాడు వ్రికేసికి కామపాలుని పూర్వ వృత్తాంతం 
విన వేడుకై౦ది. డానిమోద అతడు తన కథ ఇట్లా 
చెప్పాడు, పాటలీపు తవు మంతి) ధర శ్ర సాలుడనే ఆయనకు 
సుమిత్రుడు కామపాలుడు అని ఇద్దరు కొడుకులు, ఆ కాము 


28 దశకుమార చరిత్ర 


పాలుజే నేను, అయితే చిన్నప్పుడే నేనిల్లు విడిచి ఈ కాశీ 
చేరుకొన్నాను, ఇక్కడ రాజె .న చండసింహుది కూతుడి 
కాంతిమతితో నాగు నంబంధం ఏర్పడింది. ఒక కొడుకు 
కూడ ప్రుశ్లైడు, ఈ రహాస్యం "తెలిసివోతుందనే భయంతో 
ఆ పిల్ల వాల్లే శృ శానంలో పార వేయించాను, కాని 
నా రహాన్యం దాగ లేదు, పాణభీతితో పారిపోయి నేనో 
అడవిలో చేరుకొన్నాను, అక్క_డొక (స్త్రీ వడుస్తూ కనిపిం 
చింది, ఆమె తనపేరు తారావళి అనీ, ఆమె యశ్నీణీ అనీ, 
కాళీ క్షణాన వాటికలో ఆవెంకో బిడ్డడు దొరికాడని, అతని 
నామె రాజహాంసుని రాణి వసుమతి కప్పగించినవని చెప్పే 
విని లోలోవల కొంత నెమ్మదిపడ్డాను. ఆమె కాంతివతికి 
జన్మాంతర స్నేహితు రాలట, తాను కూడ వెనుకటి జన్మ 
లలో నాభార్యయనట, తనను స్వీకరించినట్లయి తే ఆ అడ 
విలో కులాసాగా ఉండవచ్చునని చెప్పగా విని నే నంగీకరిం 
చాను, వెంటనే ఆమె తన విద్యా (ప్రభావంవల్ల అక్కడో 
మేడ కట్టింది. కొన్నాళ్ళ తర్యాత ఆమె నహాయంతో నేను 
చండసింహుుని గెల్చి, కాంతిమతిని వెళ్ళాడెను, చండ. 
సింహుడు లొంగిపోయి నన్నే రాజ్యానికి ఉ త్తరాధికారిగా 
నియాగంవాడు; అవ్పటినుండి నేను మంత్రిగా ఉంటు 
న్నాను, "” అని కామపాలుడు చెప్పాడు, ఇదిచెప్పి తిరిగి 
అవ్వ క్కి ఇలా అన్నాడు, “ చండసింహుడు గతించాడు 
తరువాత కూడ కామపాలుడు రాజు కాలేదు, సింహాఫరో 


దశకుమార చరిత 29 


జండు రాజయ్యేడు, ఒకాకొక కోవంచేత తారావళి కూడ 
అతణ్ణి విడిచిపోయింది. సింహఫఘోషుడు అతణ్ణి జైలులో 
మ ఈ రోజున కామపాలుని వధ్య స్థ a తీను 
కొనిపోతారు. అందుకని నేను దుఃఖ స్తున్నాను”' అని 
ఆతడు చెప్పగా విని చేను వాలా విచారించాను, అతడు 
చెప్పిన చానిమోద కామపాలుడు మా తం|డీ అని సాక 
తెలిసిపోయింది. నేనా వ్య డికి నా వరిచయం చెప్పి అతని 
నహాయ్యంతో ముందుగా మా తల్లి కాంతిముతిసని 3. అనం 
కొన్నాను. ఆమెను నహగమనం చెయ్యడానిక ని తయ్యారు 
న. చెప్పి నటించమన్నాను, ఊరవతల వధ్యస్థానంలోనే 
చితి పేర్చారు, వధ్యస్థానంలోనికి కామపాలుని తె 
చ్చారు, ఈలోగా నేనొక పామును నంగహించి ఆ వధ్యస్థా 
నానికి చేరుకొన్నాను, అక్కడ జన సమ్మర్షంలో నిల్సి ఆ పా 
మును మా తండిగారి మోదికి విసిరాను. ఆ పాొమతసని కర 
చింది, వెంటనే రాజభటులు తత్తర పడ్డారు, (వజలు గల్లంతు 
చేశారు. [ప్రయత్నాలు భగ్నమయాయి, కథ అడ్డం తిరి 
గింది, ఆ నందట్లో ఎలాగో నందు చేసుకొని నేనుమా తండ్రి 
గారి వద్దకు పోయి పాము కాటుకు మందు చెట్టి, కొంతే వరకు 
స్పృహా లేక పడిఉండి, చనిపోయిన వానివలె నటించమని 
ఆయన చెవిలో చెప్పాను, అతడు చనిపోయినట్టుగా 
అందరూ నిశ్చయించారు, కాంతిమతిని నతి ర్‌ మ్శని రాజాజ్ఞా 
వీంచాడు. అందరూ ఎక్కడి వారక్క_డి శే మళ్ళిపోయారు, 


30 దశకుమార చరిత 


పూర్ణ భద్రుని సాయంతో నేను కామపాలుని సురవ్షీత 
స్టానాన్‌క చేర్చగలిగాను. తర్వాత కాంతిమతిని కూడ రహా 


స్య 
డాచుకొంటూ మా తేం|డిగా గారు తిరిగి కొందరు నహాయకు 


లను పోొగుచేసుకో గలిగారు. నేనీ లోపుగా మా అడవిలో 
నుండీ రాజమహాలుకి ఒక సొరంగం (త్రవ్వాను, కాని 
ఆసారంగం రాజుగారి బనలోకి కాకుండా అతని అన్న 
కూతురు మణికర్ణిక మేడలోకి పోయింది, నేనామతో 


స్నే హంచేసి, ఆమె సహాయంతో రాజుగారి మేడలో (పవే 


సంగా అకు. డీశే చేర్చాను. కొన్నాళ్ళు ర హన్యంగా తల 


నించాను, అతడు నిదపోతున్నాడు, అతణ్ణి వంటనే బంధథిం 
వాను, తర్వాత రాజ్యం శై వశం చేసుకొన్నాము, 
మా తండిగారు తిరిగి రాజయ్యారు, నాకు మణిక ర్ట క్షత్రో 
"పెళ్ళ అయింది. ఇంతలో సింహవర్శనుండి వ సం 
రాగానే సహాయార్లమై యిక్కడికి వచ్చి మో అందరిని .కలు. 
సుకో గలిగాను, ” అని అర్థ పాలుడు తన వృ కాంతం 
చెప్పి ముగించాడు, ms 3 డిదివిని చాలా నంతో 
వంచాడు! * అన్ని బాగున్నాయి, కాని సిం హూఫఘోషుని 
మ్మూతేం ఇంకా చెరలో ఉంచడం కాగు లేదు, అతక్షా కుడీ 
పించి నావద్దకు పంపించు” అని రాజవాహాను డతని కాజ్ఞా 
పించాడు, త ర్వాత వ/మతి తన కథ నిలా పా9రంభించాడు, 
|వమతి కథ ;---- 

టీ మహ్ళరాజ్యో, నిన్ను వెవకుతూ పోయి నేను సంధ్యా 
టవి స మ అక్క_డో దగ్గర విశమించగా నాకొక 


“దశకుమార చరిత వ్ల 


నం వచ్చింది, అందులో ఒక చక్కని కన్యక నాకు 
కనిపించింది. మే మొకరి నొకరు వరించాము. కాని తెలివి 
వచ్చేనరికి నేనొక పాడుపడిన జాగాలో పడీ ఉన్నాను, 
నా కెదురుగా ఒక బక్కచిక్కిన కాంతి నిల్పి జెంది, ఆమె 
నన్ను పుత్ర) వాత్సల్యంతో తీసి కౌగలించుకొని ఇలా 
చెప్పింది, * నాయనా, నీవు నన్నెరుగవు, నేను తారావళి 
అనే యపకాంతను, కామపాలుని అర్ధాంగిని, ఒ కానెక 
వావంచేత భ రను విడిచి యిన్నాళ్ళూ ఈ అడవిలో తిరుగు 
తున్నాను, నా శాపావధి పూర్తి అయింది, నేనివ్వుడు 
కామపాలుని వద్దకి పోతున్నాను, [తోవలో నిన్నుచూసి 
యిక్క_డకు వచ్చాను, ఇక్కడికి [(శావ స్తీ నగరం చేరువ, 
అవూరు పోతె నీకు శుభం కలుగుతుంద. ” అని చెప్పి ఆమె 
అంత న్హానవముయింది, నేనాశ్చర్యపోతూ ఆమె చెప్పిన 
వికారం [తావ స్తీకి బయశ్చేరాను, దారిలో నాకొక 
ర్రాహ్మణునితో ల సఖ్యం కలిగింది, అవసర మైనప్పుడు 
నకల విధ నహాయమూ చెయ్య డాని కంగీకరించి మాట 
యిచ్చి ఆ (బ్రాహ్మణుడు నన్ను వావ స్తికి వంపాడు, 
ఆనగర బహిరంగో ద్యానంలో చను విశమించాను, 
నిదపోయి తేచేసనరికి ఒక దాసి తన చేతిలో ఉన్న చిత్రంతో 
నా రూపాన్ని నరిపోలుస్తూంది, ఆమెను పిల్చి, కనుకో_గా, 
ఆమె ఆ రాజు కూతురు నవమల్లికకు ఆంతరంగిక నఖ అని 
తెలిసింది, నవమల్లిక నన్ను స్యష్నంలో చూసి వరించింది. 


32 దశకుమార చరిత్ర 


సరేనని నేనా చ్మితం[వక్క నాకు న్వర్షంలో కనుపించిన 
సుందరిని చితి)ంచాను. అది నరీగా నవమల్లి క చిత మేనని 
వెవ్పీ దాసి ఆశ్చర్యపోయింది, అందుమొోడ రాణి వాసం 
లోకి (పవేశించే ఉపాయ మాలోచిస్తానని ఆమెకు చెప్పి 
పంకించి, నేను తిరిగి నా (బాహ్మణ మిత్రుని వద్దకు వచ్చి 
జరిగినదంతా అతనికి విన్నవించాను, అతడు నన్ను తన 
కుమార్తెగా "వేషం వేయించి రాజదర్చారుకి తీసుకొని 
వెళ్ళాడు. తాను శాళీవెళ్ళి వచ్చేదాకా నన్నా రాణి 
వానంలో ఉంచేలా వర్పాటు చేశాడు, నేను రాణినానం 
చేజకొని నవవుల్లికతో యభేచ్చగా సుఖస్తూ కొన్నాళ్ళు 
న్నాను, 
తర్వాత ఉన్నట్లుండి ఒక నాడు రాణ్‌వానంలో నుండి 
తప్పించుకొని (మౌహస్దైడ్‌ దగ్గరకు వచ్చాను, ఈసారి అతడు 
నన్ను తీసుకొని రాజుగారి దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు, 
“మహారాజా, నీ డయనల్ల నాయాత నిరాటంకంగా కొొన 


సాగింది, ఈక్నుర్రవాడు కూడ  లభించాడు, తనికి 
నా కూూతురునిచ్చి ల్లీ చెయ్యాలని నా తలంపు.” అని 
చెప్పి తన కుమార్తెను రాణివానంలో నుంచి పిలిపించమ 


న్నాడు. కాని ఆకమాయ్తె ఎంత వెదికినా కనవడ లేదు, 
రాజుకేమి చేయవలెనో తోచలేదు, దానిమోవ (హ్హ 
ణుడు “ నాకుమా స్తెకు మారుగా సికుమా రె నితనికిచ్చి 
నట్లయి తే నేను సంతోవీ.సాను, '” అని చెప్పాడు. రాజు 


5] శరుమార చరిత్ర 33 


cee గత్యంతరం లేక ఆమాట కొప్పుకొని నవమల్లీకను 
నాకిచ్చి వివాహాం చేశాడు, రాజ్యం కూడ నాశే లభించింది, 
ఇంతలో సింహానర్శ వృత్తాంతం విని గబ్యోయూార్ధరి నన్నె 
న్యంగా వచ్చి మిమ్మందరిని కలునుకో గలిగా నిక్కడ”” 
అని అతడు తన కథ ముగించాడు, 

“సీవ్ర చాలా అదృష్టవంతుడవు (వమతీి” అవి 
మెచ్చుకొంటూ రాజవాసహానుడు మిత్రగు ప్త మంతగుప్రుల 
వంక తిరిగి మూావృళత్తాంతాలు కూడ  చెప్పవలసిందని 
కోరాడు, దానిమోడ మితగు ప్తు డీ విధంగా చెప్పసాగాడు, 
మిత్రగు పుని కథ :--- 

ఓ ఆర్యా, నను నిన్ను వెదకుతూ డామలి ప్త మనే 
వట్టణం చేరుకొన్నాను, అక్క_డో ఉద్యానవనంలో ఒక 

వ్యక్తి వివారకరంగా వీణ వాయిస్తూ కరార్చొసన్నాడు, నేనా 
తని (వక్క_నే పోయి కరారొన్నాను, కొంత సేపటికి అవ 
కాశం చూసుకొని ఆయన ఆవిధంగా దినుడై. ఉండడానికి 

కారణవుడిగేను, “అయ్యా, ఈ ేశపు రాజు తుంగధన్యువికి 
సంతతిలేదు, అతడీ దగ్గర మందిరంలో సంతానార్థియై పర 
"జీవత నుషారించగా ఒకనాడు బేవి న్వపష్నంలో కనిపించి 
అతనికో కూతురు, కొడుకూ పుడతారని చెప్పింది. చావ 
మరది రాజుగా ఉంచే ఇతనికొర కాతని లో తల 
దాచుకుంటాడని కూడ చేవి అప్పం ఆల ఏడేళ్ళ 
వయస్సు వచ్చినది లగాయితూ రోజూ నన్నా రాధించాలి ”” 


34 దశకుమార చరిత్ర 


అని చెప్పిన చేవి మాటల [పకారం మా రాజుకి నంతతీ 
కలిగింది. పిల్ల పేరు కందుకవలి, పిల్లడు భీమధన్యుడు, 
కందుక వతి న్నే హితు రాలు చంవ సేన అనే పిల్లను నేను 
వరించాను, కాని భీమధనుండు కూడ ఆమెనే కోఠుతు 
న్నాడు, వాడు తుంటరి, దొంగ కూడాను.” 


అని ఇంకా అతడేమో చెప్పబోయేలోగా ఒక 
యువతి అక్కడికి వచ్చింది. ఆమెయే చందసేన, వారి 
అన్యోన్య (పేమ చూసి వారికెలాగై నా సహాయ్యం చెయ్యా 
లని నా మనస్సులో బుద్ధి పుట్టింది, తర్వాత మేమంతొ 
చేచాలయంలో నాట్యం చేస్తూన్న రాజకుమారిని చూడ 
బోయేము, రాజకుమారి సౌందర్యం చూసి నేను ముగ్గుడ 
నయాను, . పూజానంతరం కొంత సేపు కందుక క్రీడ నెరవి 
కందుకవతి చెలికత్తెలతో కలసి అంతఃపురానికి "వెళ్ళిపో 
యింది, ఇంతలో భీమధనుని వరిచారకులు వచ్చి నన్ను 
బంధించి నము[డంలో పార వేశారు. కొందరు నానికుల వయ 
చేత ఎలాగో బ్రతికి బయటపడ్డాను, కాని ఆ నావికులు 
నన్ను బానినగా అమ్మబోయారు, ఇంతలో మరొక ఓడ 
వమా ఓడవైకి దాడి వచ్చింది, నేనునా వరా[కమం వరాపి 
మా నావికులకు సహోయవడి వచ్చిన ఓడలోగల వారి 
నోడించి బందీలుగా చేయించాను, కాని ఆశ్చర్య మేమం శే 
ఆ ఓడ నాయకుడు భీమధనుడే, | కొంత సేపటికి బందిలతో 
మా ఓడ ఒక ద్వీవం చేరుకొంది, నావికులు నన్ను గార 


దశకుమార చరిత్ర 35 


వంగా చూడసాగేరు, కాని ఒడ్డున దిగిన బే తడవుగా నన్నో 
(బ్రహ్మరాకుసు డడ్డగించాడు, వాడు నన్నో కొన్ని వశ్న 
లడీగాడు. 

“జగత్తులో (కూరతరమైన చేది? ” 

“ ఆడదాని మనస్సు” 

1 గృహస్థుడు కోరేచేమిటి ? *” 

“ గణవంతురాలై న భార్య, న్‌ 

“6 కామ మంచు వమిటి?” 

రక జునోవ శరం.” 

“కఠిన కార్యాన్ని సాధించే శక్తి వది?” 

కఫ బుద్ధి బలం,” 

అని చెప్పిన నా నమాధానాలు ఆ బహ్మ రాక్షసుని! 
చాలా నచ్చాయి, ఇంతలో మరో రాతుసుకో యునతిని 
తీసుకొని పారిపోతూ కన్పించాడు, నా (ప్రార్ధనవై (బహ్మ 
ఆరాతసుడా రాతునుని అడ్డగించాడు, ఆ పోరాటంలో చారి 
ద్దరు మరణించగా ఆ క నావరమయింది, చూడబోతే 

ఆమె నేను వలచిన కందుకవతి! ఆమెను తీసుకొని తిరిగి 

| అనుకూల వాతావరణంలో పడవలు నడిపించి దామలిప్తం, 
చేరుకున్నాను, 

ఊళ్లో కల్లోలంగా ఉంది, రాజూ రాణీ తవు పిల్లల 
కోసమని దుఃఖించి (పాయోవవేశం చేస్తున్నారు, ఆసమి 
యంలో వెళ్ళీ వారికి కందుక వతిని భీమధన్వుని కూడ అన్న 


36 దశకుమార చర్చిత 


గించేను, వారు (బహ్టునండ భరితులై కృతజ్ఞతతో నాకు 
కందుక వతి నిచ్చి వెళ్ళి చే శారు, రాజ్యం కూడ నాకే 
ఇచ్చారు. చండ) సేనకు వెణికునితో వివాహాం చేయిం 
చాను, ఇంతలో సింహువర్శనుండి. సహోయా మై వత్రం 
రాగానే మైన్యం తీసుకొని ఇక్కడికి వచ్చి మిమ్ముందరినీ 
కలుసుకో గలిగాను,”” అని మిత్రేగు ప్పుడు తన కథ వాలిం 
మాడు, వెంటనే మంత గుఫవ్తుడు తన వృత్తాంతం ఈ విధంగా 
చప్ప నారంభించాడు, 
మంత్రగుప్తుని రు 

“మిత్రమా, నీకోనమని నేను తూర్పు దిక్కుగా 
. పోయి కళింగ చేశం చేడకొన్నాను, అక్కడ ఒక శ్శసా 
నంలో ఒక రాతి విశ /మించాను, నేను లేచే నరికి ఎవరో 
ఒక నౌకరు ఒక దాసి నాకు కొంత దూరంలో పోతూ కని 
పించారు, చారి ననుసరించి నడిచాను, వారొక అఘోర 
పంధీ సాధువును గూర్చి మాట్లాడుకొంటూ అతడున్న ఒక. 
పాడుపడిన దేవాలయానికి [తోవదీశారు, చేను కూడ వారిని 
వెన్నాడి వెళ్ళి అక్కడ చేరుకొన్నాను, ఆ సాధువు అధి 
చార హోమాలు చేస్తున్నాడు, నాకరును చూసి “కళింగ 
రాజ కుమా _ర్డెను మోసుకొనిరా” అని వంపొడు, అయినను. 
సిముషపాలలో -ఆ నౌకరు రాజ కన్యను తెచ్చి ఆతనిముందు 
నిల్పాడు, నా కళ్ళు నేనే నమ్ము లేనంతలోగా ఆ సాధువామెను 
కాళికి బలి ఇయ్య బో యేడు. తటాలున వెనుకనుండి వాని 


దశకుమార చరిత 37 


మోదికి ఉరికి వానిక త్తితోకే వానిని నేను నంహరించి 
రాజ కన్యను కాపాజాను, ఆనౌకరు నాకు నమన్కగించి 
'మహార్మా, పీనిని చంపి స్‌వు లోకోవకారం చేశావు, 
నేనొక రాకుసుణ్ణి, ఇకముందు నీవేది కోరికే అది చేసాను 
అని చెప్పాడు, రాజ కన్యను అంతఃపురంలో దించిరమ్ముని 
నాని క్‌ కాని ఆమె నేను బేనిజే తాను వెళ్ళ 
నంది, నేనని నేను కూడ ఆమెతో బయల్లేరాను, తణంలో 
ఆ రాత.సుడు మమ్మిద్దర నూ రాజమందిరంలో చేర్చాడు, 
అక్క_డ కొన్నాళ్ళు నేనా మతో సుఖంచాను, 


ఇంతలో ఆంధ చేశపు రాజు కళంగవై దండెత్తి 
వచ్చాడు, ఆ యుద్ధంలో కళింగ రాజు ఓడిపోయేడు. రాజును, 
రాణీని, రాజ కుమా _ర్హెను కూడ బంధించి అంధ బేశం తీసు 
కొనిపోయారు, నేనేవి చేయడానికి తోచక వెరివానివలె 
కొన్నాళ్ళు తిరిగి ఎట్టకేలకి ఆంధ చేశపు రాజధాని చేరుకొ 
న్నాను, అక్కడ ఒక న్యతంలో దిగి ఉండగా రాజై న జయ 
పాలుడు కళింగ రాజ కన్యక కనక లేఖను పెళ్ళాడ దల చేడనీ, 
కాని కనకలేఖ నొక భూతమేదో ఆవేశించి యీ వెళ్ళి 
కాటంకం కలిగిస్తూందని ఊళ్లో చెప్పుకొంటూన్న వింతలు 
విన్నాను, అడే తగిన సమయమని యుక్తి పన్ని నేనొక 
కుదిముండి శిష్యులను నంగ హించి యోగి రాజు వేషంతో 
నగరంలో నా (వ వ్యాపింవ చెసుకొన్నాను, ఆ (ప్రసిద్ధి 
విని రాజు నన్నా రాజ కుమా_ర్తెకుగల భూత బాధను నివా 


388 దశకుమార చరిత 


రింప జేయమన్నాడు, చేనందు కంగీకరించి నలశ రోజు లత 
నిని దీక్షలో ఉండి ఆ మర్నాడు ఊరావల ఒక యోజనం 
దూరంలో ఉన్న _ చెరువులో మునిగి లేచి రమ్మనమని 
చెప్పాను, అలాచేస్తే సీరూపుమారి నిన్ను చూడగానే 
భూతం వలాయనం చేసి రాజ కుమా ర్రొ నీకు వశురా లవు 
తుందని చెప్పాను, అతడు ననేనని ఒప్పుకొని దీశు వహిం 
వాడు, నేను కొన్నాళ్ళయాక దేశాంతరం పోయినట్లు 
పుకారు పుట్టించి, ముందుగానే వెళ్ళి రాజు వచ్చి మునుగ 
బోయే జల్‌ దాగాొన్నాను. రాజువచ్చి ఆ చెరువులో 
మునిగిన చే తడవుగా అతత్లి నీటిలోపలి కీడ్చి గొంతు పిసికి 
చంపి నేను బయటకు వచ్చాను, మారురూపంతో వచ్చిన 
"రాజుగా నన్ను మంతులు చాలా గౌరవంగా తీసుకొని వెళ్ళి 
దర్చారు చేశారు, అదే రోజున కళింగరాజును రాణిని చెర 
నుండి విడిపించి నమ్మక స్తురాలై న దాసిదానిచేత కనక 
"లేఖకు నా ఉదంతమం తా "తెలియ చేసేను, 

ఒక మంచి ముహూరాన నాకు కనక లేఖకు వివాహం 
జరిగి తత్సలితేంగా నాకు ఆంధ కళింగ రాజ్యాలు రెండిటికీ 
వట్టాభియెకొం జరిగింది. ఇంతలో సింహవర్శ వా ర్లవిని 
యిటువచ్చి ఇక్కడ మిమ్ముందరిని చమూడగలి-గేను, ”” అని 
మం|తగు పుడు తన వృత్తాంతం ముగించాడు, “విశ్రుతా, 
ఇక నీవొక్క_డవే మిగిలేవ్ర. నీకథ కూడ చెప్పు” 
అన్నాడు రాజవాపహానుడు విశుతునితా, నశేనని అతడిలా 
ఇపప్పనారంభిం చేడు, 


దశకుమార చరిత్ర 39 


విశు)తుని కత 

E; మిమ్మల్ని -వెదకుతూ పోయి నేను వింధ్యాటవిలో 
ఒక పాడు నూతివద్దకి చేరాను, అక్క_డ నూతిలో దిగి వెలు 
పలికి రాలేక చాధవడుతూన్న ఒక మునలివాళ్లి రతీంచి 
ఆతనికోనమని జెంబేలుపడి వడుస్తూన్న ఓ కుర వక్షో 
నంతోవజెట్ట గలిగాను, తర్యాత అఆ ముసలి వాడు నాతో 
ఇలా చెప్పాడు. “ అయ్యా, యా కుర వాడు విదర్భ రాజ 
కుమారుడు, లతని తండి అనంత వర్ణ భోగలాలనుడై [వమ 
త్తు ఉండగా శతురాజై న అశ్టకి రాజాతని చెదిరించి 
గంహారిం'చాదు, మహో రాణి, 'రాజకుమా రె మంజువాదిని, 
కోటలో చిక్కి_పోయారు, కోట శ్మతునవ్రల వశమయింది, 
_ ఈ రాజకువమూరు నెట్లో కోట తప్పించి వృద్దముంతి నాకన్న 
గించి సురఖీతస్థానానికి చేర్చమన్నాడు, నేను మిన్సుల్నీ 
కార్యంలో నహాయ నువేహీంచి 'వేడుకొంటున్నాి నన్నాకు, 
నేనతని మాటకు మారుగా నా నహాయమిస్తానని వాగ్దానం 
చేశాను, 

అంతలో అబే అడవిలో గల కొందు బోయవాగి 
నల్ల చండవర్శ అన్న ప్యచండవర్శ విదర్భకు నసై న్యంగా 
విళ్తూన్నట్లు తెలిసింది, అదిగాక అనంతెనర్భ్శ సోవరు సు 
మిత్రేవర్శ (వస్తుతం విదర్భ నాక )మించినట్లు కూడ నవ్వ 
మాన మండింది, నేనా బోయవారి మూక నొక దానిని 
నాకు సహాయ సైన్యంగా చేర్చుకొని విదర్భ చేరుకొన్నాను, 


40 దశకుమార చరిత 


రహాన్యంగా మిత్రవర్ణును హత్య చేయించి, గారడీ విద్య 
(పదర్శిస్తూ సమయం కని పెట్టి (వహారవర్న్శను కూడ సంహ 
రించాను, 

తర్వాత రాణికి ఆమె కుమారుని అప్పజెప్పి, వృద్ద 
మం తై నహాయంతో సేనా నంచయం చేసి, అశ్మక రాజును 
బాహాటంగానే ఎదిరంచాను, ఈలోగా శతు పత౦లో 
మిత బేధం కలిగించి నా కార్యాన్ని సుగమం చేసుకొ 
న్నాను, శతుతయం నాసి అనంత వర్ణ సింహాననంవై అతని 
కుమారుడు భాస్కర వర్శను నిలువగలిగాను, 

_ ఇంత చేసినందుకు మారుగా కృతజ్ఞతే తెలుపుతూ 
రాణి తన కమా రై మంజువాదినిని నాకిచ్చి వివాహాం 
వేయించింది, భాన్కర వర్శ చిన్న వాడుగ దా అసి అక్కడే 
కొన్నాళ్ళుండి రాజ్యాంగాన్ని దిద్దడంలో అతనికీ తోడ్చ 
డుతూ వచ్చాను, ఇంతలో సింహావర్శ వర్తమానం విని 
నహాయార్థ మై యిక్కడికి వచ్చి, మో దర్శన భాగ్యం వొంవగ 
లిగాను”” అని విశుతుడు తన కథ చాలించాడు, 

మిత్రు లొకరిని మించి ఒకరు తవు Ee (పభావాల 
వల్ల -చీశ దేశాలకు రాజులయి నందుకు వారి కథలు విన్న 
ఆ రాజలోక మంతా ఆనందించింది. ఈలోగా మాళవ 
రాజై న దారువర్శ మరలి వచ్చినట్లూ, వ జ్భవుని 
బంధించినట్లు వా ర్త వచ్చింది. "వెంటనే ఉచేక ంతో మతు 
లంతా తమ తమ పైన్యాలతొ. కోట ముట్టడించారు, 
తృణంలో దారువర్శ దర్చు మణగివోయింది, . అతేడు రాజ 


దశకుమార చరిత్ర 41 


వాహానునికి లొంగి దాసోహమన్నాడు, నంధి షమరతులుగా 
కోరి సింహవర్శ్శ ఫుప్సోద్భవుని విము కుని గావించి, రాజవా 
పానునికి అవంతి సుందరి నిచ్చి వెళ్ళి చేయించాడు, అటు 
సోమదత్తుని కీ వర్తమానం తెలివి పంపారు, అతడు హుటా 
హుటేీని వచ్చి తన మి(తులందరిసీ వేర్వేర కలిసి కుశల 
మడిగి ఆదరించి ఆనందించాడు, అంబాలికకు అవపహార 
వర్శకు కూడ మహో వైభవంగా వివాహాం జరిగింది, 
ప సై యయ కా 

కుమారు లందరూ మాూళవంలో చేరినారనే వార్త 
మారుల వలన విని శాజహాంసుడు వారిని వెంటనే తన 
వద్దకు రమ్మని వర్తమానం చేశాడు, అతని మాట పాటించి 
కుమారదశకం, తమ భార్యలతో కూడ వెళ్ళి తల్లి దండ్రుల 
వంటి వానైన వసుమతీ రాజహాంసులను, గురువుగారైన 
వామ బేన్సుని దర్శించి వారి ఆళీర్య చ నాలు (గ్రహించారు, 
కొన్నాళ్ళయాక తిరిగి సేనానమేతులై మగధను వశం 
_చేసుఫొ నేందుకని బయ్రైరారు, పర వస్తున్నారనే వార్త 
విన్న దే తడవుగా శత్రువులు రాజ్యం విడిచి పారిపోయారు, 
రక్త (వవాహం త రాజ్యం రాజవాహానుని 
వశమయింది, 

ఒక శుభముహూూ రాన రాజహాంసుకు పత్నీ ఫ్రుత 
పరివార నమేతుడై తిరిగి తన రాజధానికి చేరుకొన్నాడు, 
మళ్ళా యధాపూర్వంగా తన రాజ్యాన్ని తాను ధర్మంగా 


42 దశకుమార చరిత 


పాలింవసాగేడు, కుమారుల బాహుబలం తన నంవవకి 
పెట్టనికోటగా ఉండగా, వారివారి రాజ్యాలు తనకు మిత 
రాజ్యాలుగా ఉండి అవనరానుకూల సహాయాలు చేస్తూ 
ఉండగా మునుపటికంెటి వదింతలు ఎక్కువ వైభవంగా 
రాజహాంసును ఈసారి మగధ నేలసాేేడు, యువరాజుగా 
రాజవాపహానుడు ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. 
అందరూ అతని కీర్తి చెప్పుకో ఆనందించేవారు. అతని 
మితు)లు అడప తడవ అతని దర్శనార్ధమై పాటలీపుత9ం 
వచ్చి పోతూటం డేవారు, కాలకమాన్న యీ మిత్రుల 
సహాయంతో రాజవాహానుడు దిగ్విజయం చేసి తండిచేత . 
రాజసూయం వేయింవాడు, త ర్యాతే కొన్నాళ్ళకి రాజహాం 
సుడు రాజ్యం ఇవాలించి రాజవాపహానుసికి వట్టాభి షేకం చేసి 
తాను తపస్సుకు పోయాడు, రాజవాహానుడు నక ల భోగాలు 
అనుభవిస్తూ చక్కగా రాజ్యం చేయసాగేడు, 





